


'ప్రవక్త' అంటే “సందేశం అందజేయడానికి దైవం ఎంచుకున్న ఒక మనిషి" అని అర్థం. 
దైవానికి వాడే పదం 'అల్లాహ్‌' అంటే "ఆయన ఒక్కడే ఆరాధనలకు అర్హుడు" అని అర్థం. 
దైవం ఒక్కడే. జనన మరణాలు లేని ఆయన ఊహలకి అతీతుడు, ఎవరి అక్కరా లేనివాడు. 
'ఇస్లాం' అంటే “ఆ దైవానికి మన సంకల్పాన్ని సమర్పించి తద్వారా శాంతిని పొందటం”. 
‘Sao’ అంటే “తన సంకల్నాన్ని దైవానికి సమర్పించి శాంతి పొందిన దైవ విధేయుడు”. 
చివరి ప్రవక్త ముహమ్మద్‌కు అల్లాహ్‌ అవతరింపజేసిన చివరి దైవ గ్రంథం 'ఖుర్‌ఆన్‌'. 

ఇది 1400 సం" గా పూర్తిగా భద్రపరచబడి, ఒక్క తప్పు కూడా లేని ఏకైక దైవ గ్రంథం! 


ఖుర్‌ఆన్‌ 4:163 * ప్రవక్తలందరికీ శాంతి కలుగుగాక * 


"(ఓ ముహమ్మద్‌ ప్రవక్తా!) నిశ్చయంగా, మేము నోవహుకు మరియు అతని తర్వాత 
వచ్చిన ప్రవక్తలకు సందేశం (వహీ) పంపినట్లు, నీకు కూడా సందేశం పంపాము. మరియు 
మేము అబ్రాహాము, ఇష్మాయేలు, ఇస్సాకు, యాకోబులకు మరియు అతని సంతతి వారికి 
మరియు యేసు, యోబు, యోనా, అహరోను మరియు సొలొమోను లకు కూడా 

దివ్యజ్ఞానం (వహీ) పంపాము. మరియు మేము దావీదుకు జబూర్‌ గ్రంథాన్ని 
ప్రసాదించాము." 





4 


ISLAM INFORMATION PEACE CENTER, KHAMMAM 
ఇస్లాం సమాచార శాంతి కేంద్రం, ఖమ్మం 


truepurposeoflife.org 


COPYRIGHT FREE @ 


అల్లాహ్‌ పంపిన ప్రవక్తల క్రమం 


* ప్రవక్తలందరికి శాంతి కలుగు గాక * 


* అల్లాహ్‌ ప్రతియుగంలో ప్రతి సమాజానికి “దేవుడు ఒక్కడే” అనే సందేశాన్నితన సేవకులైన ప్రవక్తలను పంపి భోదించారు. 


© ప్రతికాలంలోని ప్రవక్తలు, వారి అనుచరులందరూ అప్పటి ముస్లింలు (దైవానికి తమ సంకల్పాన్ని సమర్పించినవారు). 


* _ కాని అల్లాహ్‌ పంపిన క్రొత్త ప్రవక్త వచ్చినప్పుడు అతడిని అనుచరించవలసి ఉంటుంది. ఉదాహరణకు : ప్రవక్త ఇస్సాకు 


అనుచరులు ప్రవక్త మోషేను అనుచరించారు. వీరి అనుచరులు ప్రవక్త దావీదును అనుచరించారు. వీరి అనుచరులు ప్రవక్త 


యేసును అనుచరించారు. కాబట్టి వీరందరూ ఈ క్రమంలోని చివరి ప్రవక్తయున ముహమ్మద్‌ను అనుసరించాలి. 


“ప్రవక్తల SoG" అయిన అబ్రాహామును 
ముస్లింలు, క్రైస్తవులు, యూదులు... 
విశ్వసిస్తారు. ప్రపంచ జనాభాలో > 56% 
మక్కాలోని కాబాను నిర్మించిన దైవ ప్రవక్త. 
గ్రంథం - కోల్పోయిన అబ్రాహాము DS) 
~ 1997 BCE - 1822 BCE 
సందేశం - దేవుడు ఒక్కడే 


ఇశ్రాయేల్‌ 2వ రాజు ప్రవక్త దావీదు. 
గ్రంథం - జబూర్‌. కానీ ఇది అసలు 
రూపంలో భద్రపరచబడలేదు. 
( ప్రస్తుత బైబిల్‌లోని కీర్తనలు ) 
~ 1041 BCE - 971 BCE 
సందేశం - దేవుడు ఒక్కడే 


అద్భుతంగా కన్య మేరీకి పుట్టించి 
ఇశ్రాయేలీయులకు అల్లాహ్‌ పంపిన ప్రవక్త 
యేసు. గ్రంథం - ఇంజీల్‌ (సువార్త) కానీ 
ఇది అస రూపంలో పూర్తిగా 
భద్రపరచబడలేదు. మార్పులు జరిగాయి. 
ప్రవక్త ముహమ్మద్‌ గురించి ప్రవచించారు. 

~ 4 BCE - 33 CE * చనిపోలేదు, తిరిగి వస్తారు. 

సందేశం - దేవుడు ఒక్కడే 


1) అద్భుతంగా తల్లిదండ్రులు లేకుండా 


అల్లాహ్‌ సృష్టించిన మొదటి మనిషి, 
మొట్ట మొదటి ప్రవక్త ఆదాము. 


సందేశం - దేవుడు ఒక్కడే 


మహా ప్రళయం యొక్క ప్రవక్త నోవహు 
అప్పటి తన ప్రజలకు పంపబడ్డారు. 
( ప్రాచీన భారత దేశం? INDIA? ) 
గ్రంథం - కోల్పోయింది 
~ 3993 BCE - 3043 BCE 
సందేశం - దేవుడు ఒక్కడే 


ధర్మశాస్త్రంతొ ఇశ్రాయేలీయులకు 
అల్లాహ్‌ పంపిన ప్రవక్త మోషే. 
గ్రంథం - తౌరాత్‌. కానీ ఇది అసలు 
రూపంలో భద్రపరచబడలేదు. 
(ప్రస్తుత బైబిల్‌లోని పాత 
నిబంధనం 1-5 ). రాబోయే ప్రవక్త 
ముహమ్మద్‌ గురించి ప్రవచించారు. 
~ 1527 BCE - 1408 BCE 
సందేశం - దేవుడు ఒక్కడే 
పూర్వం 
సాధారణ శకం 


ముహమ్మద్‌ (570 CE - 632 CE) 


మునుపటి ప్రవక్తలు, గ్రంథాలు అన్నీ ఒక నిర్దిష్ట కాలానికి, వారి వారి సమాజాల కోసం మాత్రమే తాత్కాలికంగా ఉద్దేశించబడ్డాయి ! 


ఇప్పుడు చివరి ప్రవక్త ముహమ్మద్‌, ఆఖరి దైవ గ్రంథం ఖుర్‌ఆన్‌ కాలం చివరి వరకు మొత్తం మానవాళి కోసం పంపబడ్డారు. 


ఖుర్‌ఆన్‌ గ్రంథం > 1400 సం"గా అరబ్బీ భాషలో, అసలు రూపంలో పూర్తిగా భద్రపరచబడింది. హిందూ గ్రంథాలలో చివరి ప్రవక్తని 


చివరి SO) అవతారంగా ప్రవచించారు. గత ప్రవక్తల అనుచరులు, మానవులంతా ఆఖరి ప్రవక్తని, ఆఖరి ధర్మశాస్తాన్ని అనుసరించాలి. 


సందేశం - దేవుడు ఒక్కడే. ఏకైక అద్వితీయుడు. ఎవరి అక్కరా లేనివాడు. ఆయనకు సంతానం లేదు (బిడ్డలను కనడు) 





మరియు ఆయన కూడా ఎవరి సంతానమూ (ఎవరికీ జన్మించినవాడునూ) కాడు. ఆయనతో పోల్చదగినది ఏదీ లేదు. 


* ప్రవక్తలందరికి శాంతి కలుగు గాక * 


* అల్లాహ్‌ పంపిన 1,24,000 ప్రవక్తలలో ప్రత్యేకంగా 25 మందిని మాత్రమే ఖుర్‌ఆన్‌ గ్రంథంలో పేరుతో ప్రస్తావించారు. 



















































































NAMES OF PROPHETS | అరట్బీలో (తెలుగులో) ప్రవక్తల పేర్లు 

AURA x Bee ఖుర్‌ఆన్‌ ( బైబిల్‌ ) | ఇచ్చిన సందేశం | పంపబడిన ప్రాంతం / ప్రజలు 
‘ADAM ( ADAM ) ఆదమ్‌ ( ఆదాము ) దేవుడు ఒక్కడే భూమి ( EARTH ) 
‘IDRIS ( ENOCH ) 200 ( హనోకు ) దేవుడు ఒక్కడే బబులోను ( BABYLON ) 
NUH ( NOAH ) నూహ్‌ (నోవహు ) దేవుడు ఒక్కడే భారత దేశం? (ancient INDIA? ) 
HUD హుద్‌ దేవుడు ఒక్కడే ఆద్‌తెగ ( AD TRIBE ) 
SALIH సాలహ్‌ దేవుడు ఒక్కడే తమూద్‌ తెగ ( THAMUD TRIBE ) 
‘IBRAHIM (ABRAHAM) | ఇబ్రాహీమ్‌ ( అబ్రాహాము ) | దేవుడు ఒక్కడే ఇరాక్‌ ( IRAQ ) 
LUT ( LOT ) లూత్‌ ( లోతు) దేవుడు ఒక్కడే సోదోమా గొమోర్రా (Sodom and Gomorrah ) 
'ISMÄ' IL (ISHMAEL ) ఇస్మాయీల్‌ ( ఇష్మాయేలు ) దేవుడు ఒక్కడే మక్కా ( MAKKAH / BAKKAH ) 
'ISHAQ (ISAAC ) ఇస్‌ హాఖ్‌ ( ఇస్సాకు ) దేవుడు ఒక్కడే కనాను ( CANAAN / PALESTINE ) 
YA’ QUB (JACOB ) యఅఖూబ్‌ ( యాకోబు ) దేవుడు ఒక్కడే కనాను ( CANAAN / PALESTINE ) 
YUSUF ( JOSEPH ) యూసుఫ్‌ ( యోసేపు ) దేవుడు ఒక్కడే ఐగుప్తు ( EGYPT ) 
SHU’ AYB షోయెబ్‌ దేవుడు ఒక్కడే మిద్యాను ( MIDIAN ) 
AYUB ( JOB ) అయ్యూబ్‌ ( యోబు) దేవుడు ఒక్కడే ఎదోము ( EDOM ) 
MUSA ( MOSES ) మూసా (మోషే) | దేవుడు ఒక్కడే ఫరో ( EGYPT PHAROAH ) 
HARUN ( AARON ) హారూన్‌ ( అహరోను ) దేవుడు ఒక్కడే ఫరో ( EGYPT PHAROAH ) 
DHUL-KIFL ( EZEKIEL ) జుల్‌కిఫ్‌ ల్‌ ( యెహెజ్కేలు ) దేవుడు ఒక్కడే బబులోను ( BABYLON ) 
DAUD ( DAVID ) దావూద్‌ ( దావీదు) దేవుడు ఒక్కడే యెరూషలేము ( JERUSALEM ) 
SULAYMAN (SOLOMON) సులైమాన్‌ ( సొలొమోను ) దేవుడు ఒక్కడే యెరూషలేము ( JERUSALEM ) 
ILYAS ( ELIJAH ) ఇలియాస్‌ ( ఏలీయా ) దేవుడు ఒక్కడే ఏలీయా యొక్క ప్రజలు (PEOPLE OF 'ILYAS) 
ALYASA' ( ELISHA ) అల్‌యసా (ఎలీషా) దేవుడు ఒక్కడే ఇశ్రాయేలు పిల్లలు (Children of Israel) 
YUNUS ( JONAH ) యూనుస్‌ (యోనా ) దేవుడు ఒక్కడే నీనెవె ( NINEVEH ) 
ZAKARIYA (ZECHARIAH) జకరియ్యా ( జెకర్యా) దేవుడు ఒక్కడే యెరూషలేము ( JERUSALEM ) 
YAHYA (JOHN THE BAPTIST) | యహ్యో (బాప్తిస్మమిచ్చు యోహాను) దేవుడు ఒక్కడే యెరూషలేము ( JERUSALEM ) 
2 ఇశ్రాయేలు ఇంటివారు (యూదులు) 

‘ISA ( JESUS ) ఈసా ( యేసు ) దేవుడు ఒక్కడే 
ONLY TO LOST SHEEP OF ISRAEL 
MUHAMMAD / | ముహమ్మద్‌ / అహ్మద్‌ | దేవుడు ఒక్కడే aa 
AHMED ( TO ALL OF MANKIND ) 

















+ క్రైస్తవులలో కేవలం పౌలు, తరవాత వచ్చిన చర్చి పెద్దలు మాత్రమే దేవుడు ముగ్గురని, ప్రవక్త యేసు SHS కన్న కొడుకని, 
త్రిత్వంలో ఒకడు దేవుడని చెప్పారు ! కానీ వీరెవరూ యేసుని భూమ్మీద కలవలేదు, తన మాటలు చెవులారా విననూ లేదు! 


ISLAM INFORMATION PEACE CENTER, KHAMMAM truepurposeoflife.org 


బౌద్ధమతం - 6.62% 


ఇతర - 6.63% 


హిందూ మతం 


15.16% 


ఏ మతం లేకుండా 


15.58% 





దేవుడు ఉన్నాడని నవ్మేవారిలో > 85% మంది వారి గ్రంథాల వ్రకారం ఆ దేవ్రుడు ఒక్కడే ! 
* హిందూమతం ( గ్రంథాల మొదలు ~ 2300 BCE - 1500 BCE ) 

116 కోట్ల మంది అనుచరులు. 

మునుపటి వేద గ్రంథాల ప్రకారం దేవుడు ఒక్కడే ! ముగ్గురు / త్రియేకుడు కాదు. 

చివరి కల్కీ అవతారంగా చివరి దైవ ప్రవక్త ముహమ్మద్‌ (అ) ప్రవచించబడ్డారు. 
. క్రైస్తవ మతం ( ప్రవక్తయేసు (అ) జననం*4 CE ) 


258 కోట్ల మంది అనుచరులు. అనేక వర్గాలు. ఒక్కోవర్గానికి వేర్వేరు బైబిల్‌. సాధారణ శకం 





మునుపటి బైబిల్‌ గ్రంథాల ప్రకారం దేవుడు ఒక్కడే ! ముగ్గురు / త్రియేకుడు కాదు. 
అసలు బైబిల్లో త్రిత్వం (ట్రినిటీ) ఎక్కడా లేదు. ఇది 4వ శతాబ్దంలో ఐన నైసియా కౌన్సిల్‌ కల్పితం ! 
ప్రవక్త యేసు (అ) తరవాత రాబోయే ప్రవక్తగా ప్రవక్త ముహమ్మద్‌ (అ) ప్రవచించబడ్డారు. 

= ఇస్లాంమతం - 191 కోట్లమంది ( ఖుర్‌ఆన్‌ అవతరణ మొదలు ~ 610 CE) 
దేవుడు ఒక్కడే ! జనన మరణాలు లేని ఆయన, ఊహలకి అతీతుడు. ఎవరి అక్కరా లేనివాడు. 
చివరి ప్రవక్త ముహమ్మద్‌ (అ) ద్వారా ఆ దేవుడు మానవాళికి ఇచ్చిన చివరి గ్రంథం - ఖుర్‌ఆన్‌. 
వర్గాలు ఉన్నా ముస్లింలందరికీ ఒకే ఖుర్‌ఆన్‌. అసలు రూపంలో భద్రపరచబడిన ఏకైక గ్రంథం | 
ఇస్లాం ప్రపంచంలోనే అత్యధికంగా ఆచరించే మతం, అత్యంత వేగంగా పెరుగుతున్న మతం. 
BDAF : వ్రవక్షల DS DHS (అ) OO "అతనికి శాంతి కలుగు గాక” అని esgo. 


ISLAM INFORMATION PEACE CENTER, KHAMMAM truepurposeoflife.org 


వివిధ మత వర్గాలు 


= 2020 - 775 కోట్ల జనాభా 



































mm 6.62% 
mm 6.40% 


us 15.58% 
mn 11.42% 





mu 15.59% 





es 27.15% 





క 0.78% 








+ ప్రపంచ జనాభాలో ఎక్కువ శాతం సున్నిముస్లింలే ! 2వ స్థానంలోని రోమన్‌ కేథలిక్‌ క్రైస్తవుల 
కన్నాముస్లింలు ~ 5.5 శాతం ఎక్కువ. వర్గాలు ఉన్నప్పటికి, ముస్లిం వర్గాలకి క్రైస్తవ వర్గాలకి తేడా ఉంది. 
* రాజకీయ తేడాలు ఉన్నప్పటికి ప్రపంచవ్యాప్తంగా ముస్లింలందరూ అరబ్బీ భాషలో పూర్తిగా 
భద్రపరిచబడిన ఒకే ఖుర్‌ఆన్‌ గ్రంథాన్ని చదువుతారు. దేవుడి విషయంలో సృష్టికర్త అల్లాహ్‌ ఒక్కడిని 
తప్ప మరెవరినైనా ఆరాధించినా, ఖుర్‌ఆన్‌ మరియు సున్నా (ప్రవక్త మాటలు, పద్ధతులు) 
తిరస్కరించినా వారు ఇస్లాం మతంలోనుంచి తప్పుకున్నట్టే. వారు నిజమైన ముస్లింల కిందకి రారు. 

* కానీ క్రైస్తవులలో ఒక్కో వర్గం ఒక్కో BAS అనుసరిస్తుంది, మోక్షానికి ఒక్కోనిర్వచనం ఉంటుంది. 
కాథోలిక్‌ 3. స్తవులు DHE AA (అ) తల్లి మేరీని "దేవుడి తల్లి |" అని యేసుతోపాటు ఆమెను కూడా 
దేవుడితో కలిపి ఆరాధిస్తారు. ఇంకా రోమన్‌ కేథలిక్‌ క్రైస్తవుల బైబిల్‌ లో 73 పుస్తకాలు, ప్రొటెస్టెంట్‌ 
క్రైస్తవుల బైబిల్‌ లో 66, ఈస్టర్న్‌ ఆర్టోడాక్స్‌ క్రైస్తవుల బైబిల్‌ లో 78 పుస్తకాలు ఉంటాయి. బైబిల్‌కి చాలా 
వెర్షన్లు కూడా ఉన్నాయి. ఉదాహరణకి : మరింత ప్రాచీన రాతప్రతుల ఆధారంగా అనువదించబడిన 
1952038 స్టాండర్డ్‌ వెర్దన్‌ (RSV) పాత 1611 కింగ్‌ జేమ్స్‌ వెర్షన్‌ (JV) తప్పులను సరిదిద్దుతుంది. 


- ఆరాధ్యదైవం వి శ్వ 
- దైవ గ్రంథం 
మానవులందరికీ - సనాతనధర్మం Pe శాంతి ధర్మం 
du aan, 


ag J ఇస్తాం 


ISLAM INFORMATION PEACE CENTER, KHAMMAM truepurposeoflife.org 


